ముక్తి మౌక్తికాలు 


(తెలుగు తాత్సర్యంతో) 


pA 
PNB aA 


నంకలనం : 


రాణి పాలకోడేటి 


(పధాన నంపాదకులు : 


ఆనందఘన 
డా. అరిపరాల విశ్వం 
పరంపర విశ్వంభర 


MUKTHI MOUKTHIKALU 
SANSCRIT SLOKAS IN TELUGU SCRIPT 


COMPILATION AND 
TELUGU TRANSLATION : RANI PALAKODETI, MA 


PRINTED AT : CAXTON PRINTERS, HYD. 


COPIES : 500 HW CN డైరి BFS 


క , ¢ 


» 
గి 
ఖో 
[ 
ళో 
ళు 


PRICE : RS. 1.00 


శ గ 
Ma TF 
we: - 

3 


PUBLISHED BY : SRI VENKATRAGHAVA PUBLICATIONS, 
PT. 27, OFFICERS COLONY, 
PUNJAGUTTA, HYDERABAD-500 482. 


FOR COPIES: PARAMPARA VISWAMBHARA 
3-4-415-2, TOP FLOOR, 
STREET NO. 4, HIMAYATH NAGAR, 
HYDERABAD-500 029 


JULY, 1993 





కృతే సేనాధిపతి స్కందః 
త్రేతాయాంతు కుమారక ః 
ద్వాపరే సుబహ్మణ్యంతు 
కలౌ వేంకట నాయక : 


(శ్రీ వల్రి దేవసేనా సమేత 
సుబహ్మణ సా [మి 
పాదపద్మాలకు యః 


= రాణి పాలకోడేటి 


చో 


జననం 
తలి 

5 
తండి 
విద్య 


వ్యాపకం 


వివాహం 
భర్త 
కుమార్తిలు 
అభిరుచులు 





తశ 


రాణి పాలకోడేటి 


1964 ఆగస్టు 25 

సరోజినీదేవి 

భండారు పర )తాలరావు 

సెయింట్‌ ఫ్రాని ఎస్‌ కాలేజీలో బి.ఎ. 
మద్రాసు విశ్వవిద్యాలయం నుండి వెమ్‌,బ; 
అబ్ద్బర్వర్‌ లండన్‌ పత్రికకు విలేఖరిగా, 
సూర్య ఇండియా పత్రికకు విలేఖరిగా, 
ప్రస్తుతం భారత పురావస్తు శాఖలో ఉద్యోగం. 
1987 జూన్‌ 3 

పాలకోడేటి బలరాం 

స నర్లు, అపర్త 

సాహితీ వ్యాసంగం, జర్నలిజం 


అపవ్మతః ఎఆజ[ల౮ జ 
సర్వావస్థాం గతోపేవా 
యస్స్మరేత్‌ పుండరీకాక్షం 
సబాహ్యభ్యంతర శుచః 


స్పానము చేసిన వారయిన్కా చేయక పోయిననూూ, వీవిధంగ్యా ఎక్కడ 
వున్నవ్రటిక్కీ భగవంతుని తలచుకొన్నృ బ్లయిత్తే బయట (దెహికంగా), 
లోవల (మూననికంగా) శుచి అవుతారు. 


నమామి నారాయణ పొదపంకజం 
కరోమి నారాయణ పూజనం సదా 
వదామి నారాయణ నామ నిర్మలం 
స్మరామి నారాయణ తత్త మవ్యయం 


నారాయణుని పొద వద్మాలకు నమన్మరిన్తున్నాను, బబ్దప్రుడూ 
నారాయణుని ఫూజిన్తాన్కు నిర్మలమైన నారాయణ నామాన్ని 
పలుకుతుంటూను.. అవ్యయమయిన నారాయణుని తత్ఫ్యాన్సి 
తలచుకౌంటాను. 

జా లోమవాధలణ మవారి 


మజ్జన్మనః ఫలమిదం 

మధ్దుకెటభారే 

మత్‌ ప్రార్హనీయ 

మదనుుగహ ఏషయేన 

త్యద్భృత్యభృత్య పరిచారక్ష భృత్య భృత్య 
న 59 

ఇతిమాం స్మర లోకనాథ 


లోకనాధా! 
మధ్యు _కెటభులను చంపిన ఓ మహో విష్ణూ! నా (ప్రార్థన ఒక్కటే 
వుంది. దానిని నీవు అంగీకరించు. అదోమిటంచు, నీ బంటు యొక 
బంటు యొకు బంటుయుక్ష బంటుయొక్క బంటుగా (దాసాన 
దానునిగా) నీవు నను ఖై మన్విస్తే నా జన్మనఫలం అయినళ్తే. 

- కృృపాచార్యులు (పాండవ గీతలలో) 


“అహం 'ప్రపనో స్మి 





పదాంబుజం ప్రభో! 
భవాప వర్గాం 

తరయోగి భావితం 
| యథాౌంజసా జ్ఞాన 

మపార వారిధీం 
సుఖం తరిష్యామి 

తథాను శాధిమాం” 


ఓ (వభో! నీ పాద పద్మా లను పొందొను. నా అజ్ఞానం పోగొట్టు నా 
పాపాలను నాశనం చేయి. నను ) తరింప చేయి. 
- లక్ష్మణుడు (శ రామ గీతలో) 


(శ్రీ వల్లభేతి వరదేతి దయావరేతి 
భక్తపియేతి భవలుంఠన కోనిదేతి 
నాధేతి నాగశయనేతి జగని ఎవాసేతి 
ఆలాపనం |ప్రతిపదం కురుమే ముకుంద! 


శ్రీ వ్రభ్యా వరదా దయానర్హా భక్తసియా భవలుంఠన కోవిదా, 
(పాపాలను పోగొట్టటం బాగా తెలిసిన వాడా), నాథా నాగణశయనా, 
జగన్నివాసా! ముకుందా! మాట మాటకు నిన్ను తలచుకునేలా 
చేయి. 


మూకం కరోతి వాచాలం 
పంగుం లంఘయతే గిరిం 
యత్‌ కృపా తమహం వందే 
పరమానంద మాధవం 


ఓ మాధవా?! వసరమానందా! నీ దయవలన అజ్ఞాని జ్ఞాని కాగలడు. 
మూగవాళ్లు చక్కగా మాట్లాడ గలుగుతారు కుంటివాళ్తు కొండలే 
య ae) 3p) 

దూక గలుగుతారు. 


బవ్మా చిదృహ్మ భువనం 
(బ్రహ్మా భూతపరంపరా 
(బహ్మాహం బ్రహ్మ మచ్చతు 
[(రృహ్మ మన్మిత్ర బాంధవా 


చిత్‌ పదార్దం బ్రహ్మం 

(అ 
లోకం అంతా బవ్మాం 
జీవులంతా |బహ్మం 
నేను బ్రహ్మం, నా శతువూ 
బ్రహ్మం, నా మి(తులు 
బ్రహ్మం, నా బంధువులు 


బ్రహ్మం 


ఏతదేహికరం (బ్రహ్మ 
mm Ct 
ఏతదేహకరం పరం 
© య 
ఏతదేవాకరం జాతా 5 
అ యి (sa 
యోయదిచ్చతి తస్యతత్‌ 


ఆ ఓంకారమే (బవ్మాము 
ఆ ఓంకారమే పరమ పదము 
ఓంకారాన్ని తొలిసికొని ఎవరు నీది కోరుదులో వారికీ అది వాటిని 
యోాయుగలదు. 
= కోఠోవనినత్తు 


హరేర్చామైవ నామైవ 
నామైవ మమ జీవనం 
కలౌ నాస్యెవ 
నాస్యెవ గతిరన్యథా 


నాకు హారినామమే జీవనం. కలియుగమందు మరొక మాధం లేదు. 
= విదురుడు €పాండవగీతు 


య్మత్రవా తత్రవా దేవ 
యది విశ గసినస్త యి 
నిర్వాణ మపి దురా గర 
మర్వాచీనాం కింపునః 


కృష్ణా? నిను నమ్ముకున్న వారికి మోక్షమే అభిన్తూ వుండగా మిగిలినవి 
రావటంలో ఆశర్యం ఏముంటుంది? 
= లీలాశుకులు ( క్రొన్ష కర్లాము తం) 


యద్దినం హారి సల్దాప 
కథా పీయూష, వర్ణితం 
తద్దినం దుర్చినం మన్యే 
మేఘచ్చన్నం న దుర్దినం 





మబ్బు పట్టి నూరుడు కనిపించని రోజును దుర్ధినమని అంటారు. కాని 
నిజంగా అది దుర్ధినం కాదు. ఏ లోజు వారి కథామృతం వినే భాగ్యం 
కలదో ఆ రోజో యధార్థానికి దుర్తినం,. 

- నిర్‌బుతి (పాండవ గీతలు) 


మయి(ప్రసాదం మధ్యురెః కటాక్షః 
వంశీ నినాదాను చరెరి దేహి 

త్వయిప్రసన్నే కిమిహాప్తరెర్నః 
త్వయ్యప్రసన్నే కిమిహాప్తరెర్నః 


కృష్ణా! నన్ను కటాక్షించు. నీ దయ వుంటే నాకు మదేది లేకున్నా 
ఏం కాదు. నీ దయ లోకుంచు నాకెన్సి వున్నా నీం లాభం? 
= లీలాశుకులు (కృష్ణకర్తాము తం) 
పరమాత్మ |ప్రపత్తి 
సహస శీర్షం పురుషం పురాణం 
అనాది మధ్యాంత మనంత కీర్తిం 
శుక్రస్య ధాతార మజంచ నిత్యం 
పరం పరేషాం శరణం ప్రపద్యే 


సరమాత్మ అనేక తలలు (రూపాలు) కలవాడు.. వురాణ న్వరూవుడ్చు 
ఆయనకు మొదలు మధ్య చివర అని లేదు. ఆయన క్షీర్తి అనంతం. 
అందరికీ శక్తినిచ్చే ది ఆయన్నే ఆయనకు వుట్టుక లేద్కు చావు లేదు. 
పరమపిత అయిన వరమాత్మను శరణు పొందుతునా సను. 

- అర్జునుడు (గీతలో) 


యస్య స్మరణ మ్మాతేణ 
జన్మ సంసార బంధనాత్‌ 
విముచ్యతే నమస్తస్మె 
విష్షవే ప్రభవిష్షవే 


తలచిన మ్యాతంతోనే నీ నామం నంసొర బంధాల నుండి విముక్తం 
చేస్తుంది. అట్టి మవోవిమ్ణూ! నమస్కారం. 


కిం అస్థిమాలాం కిం కౌస్తుభం వా 
పరి|షుయాయాం బహుమన్య సేత గం 
కిం కాల కూటుః కిమువాయశోదా 
స్తన్యం తవస్వాదువద ప్రభోమే 


నీవు ధరించింది ఎముకల దండా, కౌన్తుభమా? [తాగింది యశోదా దేవి 
చనుబాల్హా కాలకూటమా? వారి వార రూపా! నీకేది రుచో చెప్పు! 
= తిక్కన సోమయాజి 


నాస్తి నాస్తి మహా భాగ 
కలికౌాల సమం యుగం 
స్మరణాత్‌ కీర్తనా దేవ 
సం(ప్రాప్నోతి పరాంగతి 


కలియుగం వంటి యుగం లేదు. దేవుని నామాన్ని తలుచుకుంళేన 


ముక్తో లభిస్తున్న ది. 
= నేన త్ఫు_ మారులు 


విపరీతేషు కాలేషు 
పరిత్యక్తేషు బంధుము 
(తాహమాం కృపయా కస్త 
శరణాగత వత్సల! 


కాలం అనుకూలంగా లేని నమయంలో బంధువులు వదిలివేస్తారు, 
(మరణ కాలంలోన్యూ అంతే) అటువంటి సమయంలో శరణు 
అన్హృవారిని కాపాడే కృష్ణా! నీవే దయతో నన్ను) ర్లక్షేంచు. 

- భీష్ముడు (పాండవ గీతలలో) 


కణం చిత్తం క్షణం విత్తం 
క్షణం జీవిత మావయో 
యమస్య కరుణా నాస్తి 
ధర్మస్య త్వరితాగతి 


దానం యిద్దామనుకుంబే ఆలన్యం లేకుండా వొంటనే ధర్మం చేయాలి. 
ఎందుకంపే మన మనను ) చంచలం, మారిపోవచ్చు; డబ్బు) చేబారి 
పోవచ్చు); యముడికి దయలేదు- ఎవ ఏడు (ప్రాణాలను తీనుకుపోతాడో 
తెలియదు కనుక చేయదలచిన దానం వాంటనే చేయాలి. 

- కోర్లుడు 


దేహీతి వచనం కష్టం 
నాస్తీతి వచనం తధా 
దేహి నా స్తీతి మద్వాక్యం 
మా భూజ్జన్మని జన్మని 


కష్ణా! ఒకరిని చేయి చాచి “దేహి అని యాబన చేయడం క్షష్టం, అలాగ 
నోరు తెరచి అడిగిన వానికి లేదు అని చెప్పడం కన్షమే. నాకు జన్మ 
జన్మలకూ ఈ రెండు కష్టాలు కలుగకుండా అను(గహించు. 

= కర్లుడు 


కేదారే హ్యుదకం పీత్వా 
వారణస్యాం మృతస్తథా 
CEs 
పునర్హన్మ న విద్యతే 


కేదారంలో తీర్దం పానం చేసినా కాశిలో మృతి చెందినా (క్ర శెల 
శిఖరం చూసినా మ్ల జన్మ కలుగదు. 


నజాతు కామః కామానా 
ముపభోగేన శామ్యతి 
హవిషా కృష్ణ వర్త్మేవ 
భూయపివాభి వర్తతే 


కామము కామానుభవం చేత తృప్తీ పొందదు. కళలు వేసిన కొడ 
యు 
మంట చల్లారుతుందా? 


- మనువు 


సాధూనాం దర్శనం పుణ్యం 
స్పర్శనం పాప నాశనం 
సంభాషణం కోటి తీర్ధం 
వందనం మోక్ష సాధనం 


సాధువులను చూడటం వర్ణ వుణ్యం కలుగుతుంది. వారిని ముట్టుకోడం 
నల్ల పావం పోతుంది. వారితో మాట్లాడితే కోటీ తీర్జాలలో మునిగినంలత ' 
వుణ్యం. వారికీ నమన్కరించటం ముక్తికి మార్గం, 


అగ్ని ర్రైవో ద్విజాతీనాం 
మునీనాం హృద్నిదెవతం 
ప్రతిమా స్వల్ప బుద్దీనాం 
సర్వత సమదర్శినః 


ద్శిజులకు అగ్బియే ,దెవమ్కు మునులకు మనను) నందే దొవము.. 
అల్బబుద్ధి గల వారలకు నిగ్రహోల్కు (వతిమలు దేవుళ్లు. ఆత్మ 
సాక్షాత్కారం పొందిన తత్తావేత్తకు అంతటా దైవమే... 

= ఉత్తర గీతల 


10 


అనిత్యాని శరీరాణి 
విభవోనెవ శాశ్వతః 

నిత్యం సన్నిహితో మృత్యుః 
కర్తచో్యః ధర్మ సం[గ్రహః 


శరీరమా నిలువదు నంపదలు శాళ్ల(తం కావు చావు ఎవ్వుడు 
వెన్న ౦కు వుంటుంది. అందువల ధర్మాన్ని ఆచరించడమే చేయదగిన 
వ 


కృతే యధ్యాయతో ముక్తః 
(తేతాయాం యజతో మఖైః 
ద్వాపరే పరిచర్యాయాం 
కలౌతత్‌ నామకీర్తనాత్‌ 


ముక కోనం కృతయుగంలో కఠోరమయిన తపన్సు) చేయవలసి 
వుండేది. (తోతాయుగంలో యజ్ఞాలు చేయవలసి వచే ది. దా పరంలో 
శుశూన చేయవలసి వుండేది. కలియుగంలో నామ కీర్తనం చాలు! 

= భాగవతం 


మద్భక్తః శంకర ద్వేషీ 
మద్వేషీ శంకర (ప్రయః 
తావు భౌ నరకం యాతో 
యావచ్చం[ద దివాకరం 


నా భక్తుడెవుండి శివుడంటే వడనివాడ్కు శివభక్షుడా వుండి నన్ను 

ద్వేషంచేవాడు నూర్యుడ్యు చందుడు వుండేంత వరకు నరకంలో వడి 

మగ్గుతాడు. (7వునిక్తీ విమ్ణవుకూ మధ్య తేడా చూడటం పాపం) 
- విష్ణువు (విన్దువురాణం 


కర్తృత్వ భోక్షృత్వ 

ఖలత్వ; మత్తతౌ 

జడత 0 బద్ధత గ్‌ 

విముక్షితాదయః 

బుద్దేరి గ కల్పానతు సంతి వస్తుతః 
స వస్మిన్‌ పరే బహ్మణి కేవలేద్యయే 


వని చేసేద్కి తినేది నళించేది, మదించి వుండోద్కి మందమతిగా 
వుండేద్కి కట్టుబడి వుండోద్కి విముక్త పొందోది- యిటువంటి ననులన్నీ) 
బుద్ది యందు కలిగే వికల్యాలే కాని అనలు వన్తువయిన ఆత్మనంటవు. 
ఆత్మ నృడూవమయిన పర్మబవ్మాం కేవలం ఒక్క లు. 


నకాల నియమో యత్ర 
నదేశస్య స్థలస్యచ 
యశత్రాస్య రమతే చిత్తం 
తత ధ్యానేన కేవలం 


12 


ఈ రోజు తిథి మంచిదా కాదా వర్రం వుందా అని కాల నియమం 
చూచయుకోనక్కారలేదు.. 
దోశం కాని స్థలం కాని నరిగా వున్నాయా లేవా అని చూయకోనక్కరలేదు 
ఎప్పుడు దేవుని న్మరించాలని మనన్సు)కు అనిపిస్తే అవ డో భగవధ్యానం 
చేనుకోవచ్చు). 

= భివగీల 


పు[త మిత కళత్రాది 
సుఖం జన్మని జన్మని 
మర్త్వత్వం పురువత (90చ 
వివేకశ్ళన లభ్యతే. 


పుత్రులు .మితుల్కు భార్య నంసారనుఖం మొదలయినవి మానవులకే 
కాదు జంతువు లకూ వుంటాయి. మనువ్యజన్మ రావడం, అందులోను 
వురువుడుగా జన్మించడం లభించినవుడ్కు ఆత్మ విచారం చేసీ 
తరించాలి అనో వివేకం మానవ జన  ఎత్తనందుకు మనం నంపాదించు 
కోవాలి. (లేకపోతో జంతువుతో నమానం అవుతాం.) ఆ వివేకం ఎలా 
బభిన్తుంది ౯ 

- శంకరాచార్యులు (నర్వసీద్దాంత నంగ్రవాం) 


13 


వేదాం త్యాగాశ్స యజ్ఞాశ్వ 
నియమాశ్భ తపాంసిచ 

న విప్ర దుష్టభావస్య 
సిద్దిం గచ్చంతి కర్లిచిత్‌ 


వేదాలు వల్లైవేసిన్సా యజ్ఞాలు చేసినా నియమాలు పొటించిన్నా తపాలు ' 

చేసినా మోక్షం ఎలా దొరుకుతుంది? 
| 

జ్ఞాతస్యహి ధృవోమృత్యుః 

(ధువం జన్మ మ ఎతన్యచ 

తస్మాద పరిహార్యేగ్ధే 

సత్వం శోచితుమర్లసి 


పుట్టిన వారికి చావు తప దు. చనిపోయినవారు తిరిగి వుట్టకో మానరు. 
తప్పే ౦చుకోడానికి వీలులేని దానిని గురించి విచారపడటం తగదు. 
- కృమ్ణుడు ( భొగవద్గీ తలో) 


నృజన్మజంతో రతిదుర్రభం విదుః 
తతోపి పుంస్త సంచ తతోవివేకః 
అబ్బా తదేతత్తియం మహాత్మా 
యతేత ముక్తి సహసా విరక్తః 


మనువ్య జన్మ - అందులోను వురువ జన్మ దొరకదు. దొరికినా 
వివేకం లభించటం కష్టం. ఈ మూడూ దౌరికీన మహాత్ములు 
కీఘంగా వెరాగ్యం తొచ్చుకొని ముక్తీకోనం [పప్రయత్భృం చేయాలి. 


వా నర్గ(వేదాంత సీద్దాంత సం(గవౌం 


ఏకః ప్రజాయతే జంతు 
రేక ఏవ |ప్రలీయతే 
ఏకోనుభుంక్తే సుకృత 
మేక ఏవచ దుమ్య్ఫుతం 


వుళ్చు నమయంలో ప్రాణి ఒంటరిగానే జన్మిన్తున్నాడు. 
చనిపోయేటవ్వుడూ ఒక్కడే పోతున్నాడు. తాను చేనుకున్న మంచి, 
చెడు వనుల ఫలితాన్ని కూడా తానే ఒంటరిగా అనుభనిన్తున్నాడు. 


కేచిద్వదంతి ధనహీన జనో జఘన్యః 
కేచిద్వదంతి కులహీనజనో జఘన్యః 
వ్యాసోవదత్యఖిల వేదవిశేవ, విజ్ఞో 

నారాయణస్మరణ పీన జనో జఘన్యః 


ధనం లేని వాడిని అల్పుడు అనుకుంటారు కొందరు. ఉత్తమ 
కులంలో పుట్టకపోతో అల్బుడనుకొంటారు మరికొందరు. కాని అన్ని 
వేదాలు తెలిసిన వ్యానుల నారు భగవంతుని న్మరించని వాడే అల్ఫుడని 
పలుకుతున్నారు. 


15 


రామచంద్ర చరణారవిందయో 

రంతరంగ చర భృంగ లీలయా 

త|త్రసన్తి రసొశృతుర్వి ధా 

మాకరంద రస ఏవ పంకజే 

శీ 
తామర పువ్వులో తేనె మ్మాతమే వుంటుంది. (శ్రీ రామచందుని 
పాదపద్మాలలో ధర్మం, అర్ధం, కామం, యోక్తం - అని నాలుగు ' 
రకాలయిన తేనాలున్నాయి. మనస్సు) అను తుమ్మెదా! నీవు రామ పాద 
పద్మా లపె తిరుగాడు. 


(శ్రేయోపి జ్ఞాన మభ్యాసాత్‌ 
జ్ఞానాత్‌ ధ్యానం విశిష్యతే 
ధ్యానాత్కర్మ ఫలత్యాగ 
స్త్యాగాచా ఎంతి రనంతరం 


యోగాభ్యాసం కన జ్ఞానం, జ్ఞానం క్షన్హ ధ్యానం, ధ్యానం కన్న 
కర్మఫల త్యాగం ఎక్కువ. కర్మ ఫలత్వాగంవ్వ శాంతి (ముక్త) లభిస్తుంది.. 
యత్కరోషి యదశ్నాసి యజ్ఞుహోసి దదాసియత్‌ 
యత్తపస్యసి కౌంతేయ తత్కురువ్వ మదర్పణం 
నీవు చేయు వెదిక లౌకిక కర్మల నన్నిటిని నేనే చేయుచున్నుట్టు 


భావించు. లేదా అన్న కర్మ ల ఫలాలు నాకే అర్మింబు (నాకే 
అర్విన్తున్నట్టు భావించి ఆయా కర్మలు చేయి) 


16 


కామః (కోధశ గి లోభశ గి 
దేహే తిష్టంతి తస్కరాః 
జాన రతా ఎపహారేణ 

యాట 

తస్మాత్‌ జాగ్రత జాగ్రత 


కామం, (కోధం, లోభం మొదలయిన ఆరుగురు దొంగలు దేవింలో 
దాక్కొని వునా రు. జ్ఞాన రతా న అను దొంగిలించగలరు.. జాగత్రగా 
వుండండి / 


ఆశయా బద్ద్యతే లోకో 
కర్మణా బహు చింతయా 
ఆయుః క్షీణం నజానాతి 
తస్మాత్‌ జాగ్రత జాగత 


లోకం ఆశ అను పాశంతో కట్టుబడి వుంది. ఆశ కొద్దీ అనేక పనులు 

చేయడం, దానిని గురించిన విచారంతో కాలం గడిచిపోతోంది. అటు 

ఆయున్సు తీరిపోతున్న సంగతి తెలిసికోడల్లేదు. జ్యాగత్త వహించు. 
౮09 


మాతా నాస్తి పితా నాస్తి 

నాస్తి బంధు సహోదర 
అర్దం నాస్తి గృహం నాస్తి 
తస్మాత్‌ జ్మాగత జాగ్రత 





17 


లి తండీ, బంధువులు సోదరులు ధనం గృవాం్క ఇవన్నీ 
నశించేవే కాని నిత్యం కావు. మన కర్మ ఫలం మనం అనుభవించకుండ 
నిరెవదూ మనల్సి తపి )ంచలేరు. కనుక జ్యాగత్త వహించ వలని వుంది. 


జన్మదుఃఖం జరా దుఃఖం 
జాయా దుఃఖం పునః పునః 
సంసార సాగరం దుఃఖం 
తస్మాత్‌ జాగ్రత జ్మాగత 


పుట్టడం, దుఃఖం, మునలితనం దుఃఖం మ్మో మకీ వుడుతుండటం 
దుఃఖం, నంసౌరమే దుఃఖం కనుక (నంసొరం నుండీ, జన బంధాల 
నుండి బయట వడటం కోసం) జ్యాగత్తపడు. 


క్షణం చిత్తం క్షణం విత్తం 
క్షణం జీవిశమావయో 
యమస్య కరుణా నాస్తి 
తస్మాత్‌ జాగ్రత జాగ్రత 


మనను చంచలం; డబ్బు ఎవ్వుడు పోతుందో తెలియదు. (బతుకే 
క్రణభొంగురం. యమునికి దయ లేదు ఎవ్వుడు తీనుకుపోతాడో 
తెలియదు. (అవకాశం వున్నృవ్వుడు మకీ సంపాదించే) జ్యాగత్తలో 
వుండు. 


18 


ఆకాశాత్సతితం తోయం 
యథా గచ్చతి సాగరం 
సర్వదేవ నమస్కారం 
కేశవం ప్రతిగచ్చ్భతి 


ఆకాశం నుండి వడిన వరపు నీరు దీ విధంగా చివరకు నముదంలో 
కలుస్తున్న దో, అదే విధంగా ఏ దోవుణ్తి వు ద్దేశించి నమస్కారం చేసినా 
అది కేశవునికే (వరమాత్మునికే) చెందుతుంది. 

= పాండవ గీతలు 


కాయేన వాచా మనసేందియైర్వా 
బుధ్యాత్మనావా ప్రక తే స భావాత్‌ 
కరోమి యద్య త్సకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి 


శరీరంతో కాని యిందియాలతో కాని మనన్వు)తో కాని బుద్దితో 
కాన్కి (పక్టుతి న్వృభావంగా కాని నోను ఏమేమి చేస్తున్నానో అవన్నీ ఏ ళీ 
నారాయణునకు అరి ఏ న్తునా గను. 

= వసుదేవుడు (పాండవ గీతలలో) 


19 


గ్‌ 


స్వస్తి (పజాభ్యః పరిపాలయంతాం 
న్యాయేన మార్గేణ మహిం మహీశాః 
గో బాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం 
లోకాసమస్తః సుఖినోభవంతు 


(పజులకు శుభం కలగాలి. భూమిని రాజులు న్యాయంగా పరిపాలింతురగ 


గాక! గోవులక్కు (బావ్మాణులకు శుభం కలుగుగాక! లోకాలనీ 
ox 
నుఖంగా వుండదుగాక! 


(3 
a గర్‌ 
x ఆప 
OA ర్ల 


20 4 


CARE FOR T OMORROW - 
TAKE A BUS T ODAY 








Whén you use an APSRTC bus instead of your own 
vehicle, you save precious fuel and money. 


And the nation saves foreign exhcnage, 
spent in major chunks every year on oil import 


To save fuel for our children and their's we'll have to 
save fuel today. 


COMMUTE BY BUS 
IT'S ECONOMICAL IT'S FUUITRISTIC 





Andhra Pradesh State Road 
Transport Corporation 


PEOPLE WHO MOVE PEOPLE 


Fr 2 వక జజ జ జజ జ జజ 2 జని జని నిని జ నిజ జజ వినిన ని నిన నిని ని జ కని 


నజ నిని నిన ని నిన వినన నని వి నివ ననిన న నన క నవనవ జ జక 


